కాంత పుర్‌ 


మి. గారిన్‌ 
అల 


కల్ప ప్రయాణం 


తాలు: యర్‌. చరూవిన్‌ 
అనువాదం : రాచమల్లు రాయ-చంద్రా రెడ్డి 


అనగా అనగా ఒక మడుగులో ఒక కప్ప వుండింది. అది 
రెక్కల పురుగులనూ, దోమలనూ పట్టుకొని తింటూ వుండేది, 
వానకాలంలో యితర కప్ప లన్నిటితో కలిసి బిగ్గరగా బెకబెకలాడేది. 
యే కొంగో దాన్ని 'తినెయ్యకులడా. వుంకే, అది అలాగే జీవిత 
మంతా అక్కడ సుఖంగా బతికేది. కానీ, ఒక ఘటనతో దాని 


జీవితం తలకిందులై ౦ది. 


నీళ్ళలోనుండి బయటికి వెళ్ళబొడుచుకున్న ఒక మొద్దుమీద కప్ప 
కూర్చొనివుండింది. వెచ్చని చినుకులు పడుతూ వుండినాయి. 

“ఆహా, యెంత మనోహరమైన చిత్తడి దినం! బతకడం యెంత 
అద్భుతమైనది!” అని కప్ప అనుకుంటూ వుండింది. 

పాడలు పొడలతో తళతళలాడే కప్ప వీపుమీద చినుకులు పడుతూ 
వుండినాయి. నీటి బిందువులు దాని కడుపు కిందికీ, కాళ్ళ వెనకకూ 


జారిపోతూ వుండినాయి. దానికి యెంత హాయిగా వుండిందంశే, అది సంతోషం పట్టలేక బెకబెక లాడబోయింది. 
కానీ, అదృష్టవశాత్తు; దానికి యింతలో జ్నాపకం వచ్చింది - అది వానకాలం కాదని. వానకాలంలోనే కదా కప్పలు 
బెకబెకలాడుతాయి. అందువలన అది బెకబెకను దిగమింగి, వొనంగా ఆనందంలో మునిగిపోయింది. 

హఠాత్తుగా దానికి యీల వేసినట్టు సన్నని శబ్బం పైనుండి వినవచ్చింది. పైన అడవి బాతుల గుంపు 
పోతూ వుండింది. అవి గాలిలో రెక్కలు ఆడించేటప్పుడు, యీల వేసినట్లు శబ్బం వస్తుంది. అవి సాధారణంగా 
ఆకాశంలో చాలా యెత్తున యెగురుతాయి గనుక, మనకు కనపడవు; ఆ శబ్బా న్నిబట్టి మా(తమే వాటిని 
గుర్తుపట్టగలం. యీసారి అవి కిందికి దిగివచ్చినాయి. ఆకాశంలో అర్భచం(దాకారంగా తిరిగి, కప్ప వుండే 
మడుగుమీద వాలినాయి. 


“క్షక్‌, క్లక్‌, మన మింకా చాలా దూరం వెళ్ళాలి,” అన్నది ఒక అడవి బాతు. “కనుక యిక్కడే యేద్దెనా 


భోంచేసిపోవడం మంచిది.” 


యీ మాట వింటూనే, కప్ప వడిగా నీళ్ళలో దాక్కుంది. తాను బాగా బలిసిన పెద్ద కప్ప. కనుక అడవి బాతులు 
తనను తినలేవని దానికి తెలుసు. కానీ, యెందుకైనా మంచిదని అది మొద్దు చాటున దాక్కుంది. 

అడవి బాతులు యెక్కడికి పోతున్నాయో వినాలని దానికి బలమైన కోరిక కలిగింది. కాసేపు ఆలోచించి అది 
తన మిడిగుడ్డ తల నీళ్ళలోనుండి బయటికి వెళ్ళ బెట్టింది. 

““కృక్‌, క్లక్‌, చరి యెక్కువౌతున్నది,” అన్నది మరొక అడవి బాతు. “మనం త్వరగా దక్షిణాదికి పోవాలి, త్వరగా 
దక్షిణాదికి పోవాలి!” 

తక్కిన అడవి బాతులన్నీ బిగ్గరగా “క్లక్‌, కక్‌” అంటూ తమ ఆమోదం తెలిపినాయి. 

కప్ప జంకుతూ, జంకుతూ యిలా అన్నది: , 

“మీ మాటల్లో దూరుతున్నందుకు క్షమించండి. మీరు అంత త్వరగా పోయే ఆ దక్షిణాది యేమిటి?” 

అడవి బాతులు కప్ప చుటూ మూగినాయి. వాటికి వచ్చిన మొదటి ఆలోచన దాన్ని తినాలని. కానీ, అది చాలా 
సెద్దదనీ, గొంతులో యిరుక్కుంటుందనీ ఒక్కొక్క ఆడవి బాతే మనసులో నిర్ణయించుకుంది. తరువాత అన్నీ ఒకేసారి 
రెక్కలు కొట్టుకుంటూ, కేకలు వేయసాగినాయి: 

“దక్షిణాదిన యెంత బాగుంటుందో! యిప్పుడక్కడ వెచ్చగా వుంటుంది. అక్కడ యెంత మంచి వెచ్చని మడుగు 
లున్నాయని! యెంత మంచి, బలిసిన పురుగు లున్నాయని! ఓ, దక్షిణాది జగన్మోహనమై నది!” 

వాటి మెరి కేకలతో కప్పకు దాదాపు 
చెవులు చిల్లులు పడినాయి. అది చివరకు 
యెలాగో వాటిని నోర్డు మూసుకొనేటట్లు 
చేసి వాటిలో కాస్త తెలివి గలవాటిని అడి 
గింది, దక్షిణాది అంటు యేమిటో సరిగ్గా 


0 


చెప్పండని. ఒక అడవి బాతు వివరించింది. 
దక్షిణాది నిజంగా అద్భుతమై నదని కప్ప 
అనుకుంది. కానీ, అది కాస్త జాగర్మైన 
కప్ప గనుక, యింకా గట్టి పరచుకుందామని, 
యిలా అడిగింది: 

“అక్కడ రెక్కల పురుగులూ, దోమలూ 
వుంటాయా?” 

“ఓ, కుప్పలు!” అన్నది బాతు. 


కప్ప ఒక్కసారి “బెక” అన్నది. అని, వెనక్కి తిరిగి చూసింది, తాను శరత్కాలంలో బెకబెక లాడడం తన మిత్రు 
లెవర్టైనా విన్నారేమో అని. పాపం అది బెక్‌ మనకుండా వుండలేకపోయింది, ఒక్క సారే అయినా. “నన్ను మీతో తీసుక 
పాండి,” అని అది అడవి బాతులతో చెప్పింది. - 

“భలే దానివే! నిన్నెలా తీసుకపోగలం?” అన్నాయి అడవి బాతులు. “నీకు రెక్కలు లేవుగా.” 

“మీరు యెప్పుడు బయలుదేరుతారు?” అని అడిగింది కప్ప. 

“వెంటనే, యిప్పుడే,” అంటూ అడవి బాతులన్నీ ఒకేసారి అరచినాయి. “కక్‌, క్లక్‌, క్లక్‌, కక్‌, యిక్కడ 
చలిగా వుంది. వెళ్ళిపోవాలి దక్షిణాదికి, దక్షిణాదికి, దక్షిణాదికి!” 

“దయచేసి అయిదు నిముషాలు వ్యవధి యివ్వండి,” అని కప్ప బతిమలాడింది. “నేను మళ్ళీ వస్తాను. యేదో 
ఒక ఉపాయం తప్పక కనిపెడతాను.” 

తాను కూర్చొనివుండిన మొద్బుమీదనుండి అది నీళ్ళలోకి దుమికి, బురదలోకి దూరింది. తన ఆలోచనకు భంగం 
కలగకుండా వుండాలని అది బురదలో పూర్తిగా కూరుకపోయింది. అయిదు నిముషాలు గడచినాయి. అడవి బాతులు 
వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాయి. సరిగ్గా ఆ క్షణంలో కప్ప నీళ్ళలోనుండి వెలికి వచ్చింది. దాని ముఖం కళకళ 
లాడుతూ వుండింది - కప్ప ముఖం యెంతగా కళకళ లాడగలదో అంతగా. 

“ఉపాయం కనిపెట్టినాను! దారి దొరికింది!” అని అది కేకవేసింది. “మీలో రెండు బాతులు ముక్కులతో ఒక 


పుల్ల పట్టుకోండి. నేను మధ్యలో పుల్లను నోట కరచుకొని వేలాడుతాను. మీరు ఆకాశంలో యెగురుతూ నన్ను 


మోసుకపాండి. ఒక విషయం మ్మాతం జాగర్త -మీరు క్లక్‌ మనకూడదు, నేను బెక్‌ మనకూడదు. అప్పు డంతా 
సరిపోతుంది.” 


చిన్న కప్పనైనా వేల మైళ్ళు మోసుకపోతూ, ఒక్కసారైనా క్లక్‌ మనకుండా వుండడం కష్టమే. అయినా, కప్ప ఉపా 
యానికి అడవి బాతులు యెంతో సంతోషించి, దానిని మోసుకపోడానికి అన్నీ అంగీకరించినాయి. అవి రెండు గంటల 
కొకసారి వంతులు మార్చుకోవచ్చు. కప్ప వున్నది ఒక్కకే, బాతులు చాలా వున్నాయి. కనుక వాటికి యెప్పుడో కాని 
వంతు రాదు. అవి బలమైన గట్టి పుల్లను సంపాయించి 
నాయి. దాని కొనలను రెండు అడవి బాతులు తమ 


ముక్కులతో పట్టుకున్నాయి. కప్పు దానిని మధ్యలో నో 


కరచుకుంది. పకుల గుంపు బయలుదేరింది. 


అడవి బాతులు కప్పను ఆకాశంలో అంత యెత్తుకు తీసుకపోయే టప్పటికి దానికి తల తరగినళ్ళు. ంది. పైగా, 
రెండు బాతులూ సమంగా ఆడకుండా, పుల్లను కుదుపుతూ వుండినాయి. పాపం కప్ప దిష్టిబ్‌ బొమ్మలాగు గారిలో 
వేలాడుతూ, పట్టు వదలితే నేల బడి పచ్చ డౌతాననే భయంతో, యిల కరచి పుల్లను గట్టిగా పట్టుకొంది. అయినప్పటికీ 
అది కాసేపటికి అలవాటుపడి, చుటూ కలయజూడ సాగింది. పుల్ణనుండి వేలాడుతూ అది పాలాలనూ, 
పచ్చిక బీళ్ళనూ, నదులనూ, కొండలనూ సరిగా చూడ జాలకపోయింది. అవి ఒక క్షణం కనిపించి, మరుక్షణం 


మాయమై పోతూ వుండినాయి. అయినా అది తన వెనక కాస్త చూడగలిగింది. దానికీ సంతోషమూ, గర్వమూ 
కలిగినాయి. 


“యీ ఉపాయం నాకే తోచింది. నేను యెంత యుక్తిపరురాలినో!” అనుకుంది అది. 

యింతలో, వెనక వస్తూవుండిన అడవి బాతులు బిగ్గరగా గొంతు లెత్తి కప్పను పాగడినాయి. 

“మన కప్పకు యెంత తెలివో! యింత తెలివి అడవి బాతుల్లో కూడా చాలావాటికి లేదు,” అని అవి 
అన్నాయి. 

వాటికి కృతజ్ఞత తెలపా అనుకుంది కప్ప. కానీ, సకాలంలో దానికి జ్ఞాపకం వచ్చింది, నోరు తెరిస్తే ఆ భయంక 
రమైన యెత్తునుండి కింద పడతానని. అది తన దవుడలను మరింత గట్టిగా నొక్కి, మౌనంగా వుండిపోయింది. ఆ 


రోజంతా కప్ప అలాగే వేలాడింది. అడవి బాతులు చాకచక్యంగా ఆకా 
శంలోనే పుల్లను మరొక జత పకులకు అందించినాయి. యిదంతా 
గుండె పగిలేటంత భయంకరంగా వుండింది. భయంతో కప్ప బెక్‌ 
మన్నంత పని జరిగింది. కానీ అది ధ్వె_ర్యంగా వుండింది. సాయంతం 
పకుల గుంపు ఒక కొత్త మడుగులో దిగి, ఆ ర్యాతి అక్కడ గడ 
పింది. (పొద్దున్నే అవి మళ్ళీ బయలుదేరినాయి. యీసారి కప్ప 
ముఖం వెనక్కి తిప్పి పుల్లను పట్టుకుంది, కింద యేమున్నదీ మరింత 


బాగా కనిపించేటట్లు * అడవి బాతులు యీటుబోయిన పాలాలమీదా, పండబారిన అడవులమీదా, గడ్డి వాములు వేసిన 
(గామాలమీదా ఆడుతూ పోయినాయి. కళ్ళ్లాలలో ధాన్యం తయారుచేసే శబ్బాలూ, మాట్సాడే మనుషుల శబ్బాలూ 
వాటికి వినపఢినాయి. మనుషులు మెడలు సాచి పకుల పిండును చూసినారు, అదేదో వింతగా వుందని చేతు లెత్తి ఒకరి 
కొకరు చూపించుకున్నారు. భూమికి దగ్గరగా పోవాలనీ, మనుషులు తనను చూడాలనీ, వాళ్ళు తనను గురించి 
మాట్మాడుకొనేది తాను వినాలనీ కప్పకు చచ్చేటంత కోరిక కలిగింది. ఆ ర్మాతికి ఆగినచోట అది అడవి బాతులతో 
యిలా చెప్పింది: 

“మనం కాస్త దిగువగా పోలేమా? అంత యెత్తున నాకు తల తిరుగుతుంది. యెప్పుడైనా జారి పడిపోతానేమో 
అని భయంగా వుంది.” 

అడవి బాతులు దయ గలవి. అంత యెత్తున యెగరం లెమ్మని అవి మాట యిచ్చినాయి. మరుదినం అవి యెంత 
దిగువగా యెగిరినాయంే, భూమిమీద మనుషులు యేమి మాట్సాడుకొనేదీ వాటికి స్పష్టంగా వినిపించింది. 

“చూడు, చూడు, అడవి బాతులు కప్పను మోసుకపోతున్నాయి!” అని ఒక వూర్మో పిల్లలు కేకలు చేసినారు. 

కప్పకు ఆ మాటలు వినపడినాయి. దానికి గుండె పొంగిపోయింది. 

మరొక వూర్చొ పిల్లలు యిలా అరచినారు: “చూడు, చూడు, యిలాంటి వింత యెన్నడూ చూడలేదు!” 

యిది తన ఉపాయమే అనీ, అడవి బాతులది కాదనీ వీళ్ళకు తెలియదు గదా, అని కప్ప విచారపడింది. 

యింకొక వూర్మో పిల్లలు యిలా కేకలు వేసినారుః: “చూడు, చూడు, యింత యుక్తి గల ఉపాయం యెవరి 
కైనా తోస్తుందా!” 

కప్ప యిక భరించలేకపోయింది. అది వొళ్ళు మరచి, గొంతెత్తి కేకవేసింది: 

“నాదే! యీ ఉపాయం నాదే!” 

ఆ కేకతో అది పల్టీలు కొట్టుతూ కింద పడిపోయింది. అడవి బాతులు కంగారు పడుతూ కేకలు వేసినాయి. 
కప్పను పైననే పట్టుకోడానికి ఒక బాతు (పయత్నించింది, కానీ సాధ్యం కాలేదు. కప్ప నాలుగు కాళ్ళూ కొట్టుకుంటూ 
వేగంగా పడింది. కానీ అడవి బాతులు కూడా వేగంగా ఆడుతూవుండినందువలన, అది కేకవేసినప్పుడు సరిగా దానికింద 
వుండిన గట్టి రోడ్డుమీద పడలేదు. ఆ వూపుకు అది ముందుకు పోయి, అదృష్పవశౌత్తు వూరి చివర వున్న పెద్ద 
మురికి నీటి మడుగులో దభామని పడింది. 

అది వెంటనే నీళ్ళలోనుండి బయటికి తల నిక్కబెట్టి, ఆవేశంతో గొంతెత్తి అరచింది: 

“ఆ ఉపాయం నాదే! ఆ ఉపాయం నాదే!” 

ఆ మాటలు వినడానికి అక్క డెవరూ లేరు. అది దభామని పడిన చప్పుడుకు ఆ మడుగులోని 
కప్పలు భయపడి, నీళ్ళలో దాక్కున్నాయి. తరువాత అవి ఒకటొకకే బయటికి వచ్చి, కొత్త కప్పవైపు ఆశ్చర్యంతో 
చూడసాగినాయి. 


అది ఆ కప్పలతో చెప్పింది -తన జీవిత మంతా ఆలోచించి, ఆలోచించి, చివరకు, (పయాణం చేయడానికి 
అసాధారణమైన కొత్త పద్దతి కనిపెట్టినానని. తనకు సొంత అడవి బాతులు వున్నాయనీ, అవి తనను యెక్కడికి 
కావాలన్నా మోసుకపోతాయనీ, అది చెప్పింది. తాను దక్షిణాదికి వెళ్ళి వచ్చినాననీ, అది యెంతో మనోహరంగా వుందనీ, 
అక్కడి మడుగులు మహా సుందరంగా, వెచ్చగా వున్నాయనీ, అక్కడ రకరకాల రుచైన రెక్కల పురుగులు కొల్లలుగా 
వున్నాయనీ, ఆ కప్ప చెప్పింది. 

“మీ రెలా వున్నారో చూసిపోదామని యిక్కడ దిగినాను,” అన్నది అది. “వానకాలం వచ్చిందాకా మీతో కలిసి 
వుంటాను. అప్పుడు నా అడవి బాతులు మళ్ళీ నాకోసం వస్తాయి. అందాకా వాటికి సెలవు యిచ్చినాను.” 

కానీ అడవి బాతులు మళ్ళీ యెన్నడూ రాలేదు. కప్ప గట్టి రోడ్డుమీద పడి, తల పగిలి చచ్చిపోయి వుంటుందని 


"ఆవి అనుకొని, జాలిపడినాయి. 


Te Are 


శే 


Ps 


> 
a 


8. "191/4 
AATYLUKA -- NY TELIECTBEHHHLLA 
Ha A3bike menyey 


రుడు. 
. ర తెలుగు అనువాదం “గతి” (ఫచురణాలయం 1975 


సోవియట్‌ యూనియన్‌లో ము(దింవబదింది 


70802-129 
016(01)-80- 6e3 065281. 4803010101 


